నవశిక్షత సాహిత్వమాల 


కోళ్ల పెంపకం 


రచన 


జమ కోనేటి రావు 


చి/(తాలు 


సబినిత దేశ్‌ప్రభు 





నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌, ఇండియా 


ఈ పుస్తకం రాష్ట్రవయోజనఎద్యా ఏసరుల కందం. ఆరాటం 
ఆంధ(పదెక్‌ మరియు నేషనల్‌ బుక్‌ (ట్రస్ట్‌, ఇండియా సంయుక్తంగా 


నిర్వహించిన వర్క్‌షాప్‌లో తయారు చేయబడిసడి. 


ISBN 81-237-2483-7 


(పథమ ముద్రణ 1998 (శక 1920) 

అ జ. కోనేటి రావు, 1998 

KOLLA PEMPAKAM (Telugu Original) 

రూ. 7.00 

డైరెక్టర్‌, నెషనల్‌ బుక్‌ (ట్రస్ట్‌, ఇండియా, ఎ-5, గీస్‌పార్క్‌, 
న్యూఢిల్లీ - 110016 ద్వారా ప్రచురింపబడినది. 


కోళ్ళ జుతిపకరి 


మనదేశ జనాభా ఎటా పెరిగిపోతోంది. పంటలు బాగా పండిస్తున్నారు. 
అయినా అందరికి సరిపోయినంత ఆహారం అందడంలేదు. రాబోయే 
కోతల ఈ పరిస్టతి మరీ ఇబ్బంది అవుతుంది. పరి, గీతము పతతి 
గింజలు బలమైనవే కాని మంచి పోషక విలువలు తక్కువ. చేపలు, 
వాలు, గుడు మంచి పోషక ఎలుపలు కలిగిన. చాలా 
ఆహారం. 

అయితే అనాది నుంచి మానవుడు గుడ్డు తింటున్నాడు. కాని 
అవి తక్కువే. కోళ్లపెంపకం పల్ల కోడిమాంసంతోబాటు గుడు మనకి 
అందుతాయి. గతంలో కోళ్ల పెంపకం బరు ఈనాటి తాతల. వరు 


ఇప్పుడు ఎన్నో సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. 


న వా ల 
అయయ 
a 


£ 


నాటుకోళ్ల పరపకర 


ఇటీవల కోళ్ల పంపకంలో శేద్ధ ఎక్కుప అవుతోంది గతంలో దేశవాళీ 
కోళ్లను బయట పదలిపెట్టవారు. అఐ అలా తిరిగి ఆహారం సంపాదించు 
కొంటాయి. అంతగా కట్టుబాట్లు ఉండెవి కావు. అయితే ఇప్పటికి [గాషూల్లో 
ఇదే పద్ధతిని చూస్తాము. రాత్రి వాటిని గంపల కింద దాసారు. 


ఆధునిక కోళ్ల పెంపకం 


ఇటీవల కోళ్ల పెంపకం ఆధునిక పద్దతుల్లో జరుగుతోంది. [గగామాల్లో 


పట్టణ శివార్లలో బాగా వ్యాపించింది. చాలా మంది మంచి లాభాలసు 


గడిస్తున్నారు. స్వయం ఉపాధి కార్య[క్రమాలలో ఈ పర్మిశమ ముందుంది. 
వ్యవసాయదార్లకు అదనపు ఆదాయం అందుతోంది. ఈ కృష సర్వ 
సామాన్యం అయింది. 

కోళ్ల పరి(శమలో సదుపాయాలు చాలా ఉన్నాయి. ఇబ్బందులు 
. తక్కువ. ఈ దిగువ చూడండి : 


l. 


చిన్న సన్నకారురైతులు దీనిని చేపట్టవచ్చును. స్వంతంగా 
కూడా ఎవరైనా దీనికి పూనుకోవచ్చు. 


2. యం(తాలు పరికరాలు వేరే అవసరంలేదు. కుటీర పరి[శమగా 


3. 


చేసుకోవచ్చును. 
కోళ్లపెంపకం ఎడాది పొడవునా ఉంటుంది. ఎండలు, వానలు, 


చలి దీనికి ఆటంకం కాదు. వర్షాలు పడకపోతే పంటలు 


పండవు. కాని ఈ పరి[శమకి ఆటంకం కాదు. వరదలు 
వచ్చినా ఇబ్బందిలేదు. 


. మన అవసరం ఆర్థిక పరిస్థితిని బట్టి కొద్దిపాటి స్థలంకు"ది" 


సరిపోతుంది. 


. పెట్టుబడి త్వరలోనే మన చేతికి తిరిగివస్తుంది. 


6. వాటి పెంట ఎరువుగా ఉపయోగపడుతుంది. 
7. మాంసపు కోళ్లను (బాయిలర్లు అంటారు. వీటి మీద పెట్టుబడి 


రెండు నెలల్లో తిరిగి సంపాదించగలం. 


i అమ్మ కాలు జరగవేమోనని శాతము. గుడ్డు, కోడి మాంసం 


అందరికి కావాలి. ఎ కాలం అయినా అమ్ముడవుతాయి. 


. బుణాలు సేకరించడానికి ఏలుంది. బ్యాంకులు, ప్రభుత్వం 


ముందుకు వచ్చి అప్పులు ఇనాయి. 


. సరియిన నిర్వహణ యాజమాన్యం ఉండాలి. అప్పులు 


తీరిపోతాయి. లాభాలు, ఆదాయం వస్తుంది. పర్మిశమ 
ముందుకు పోతుంది. 


కోళ్ల ఫారాలు 


కోళ్లను పెంచే నిలయాలను కోళ్ల ఫారాలు అంటారు. కొద్ది కాలంలోనే 
దేశం ఈ రంగంలో ముందడుగు వేసింది. అయినా తగినన్ని గుడ్డు 
అందడంలేదు. ఇంకా ఎన్నోగుడ్లు దిగుబడి అవాలి. జీవన (పమాణాలు 
అధికం అవుతున్నాయి. (ప్రజలకు ధనం బాగా వసోంది. కోడిగుడు, 
కోడిమాంసం అవసరం పెరుగుతోంది. 

కోడిగుడ్డులో సమతూకంగా ఆహారం ఉంది. (పాదలు, విటమిను... 


తంజఅలఅవణాతు బాగా అవ్‌సొాయ: 














౯ నో 
స i 
alah hrm |! స్‌ నీ న 
| ॥ | (| is | Ee ను : eT 
య. |! న Gs | | 

Se (| wh er) వ. శ re Me 11! 

న ప |. 
న. | 
టా. = I i yt || al hog en gr | 

క ఆ Rag Tt ah a. a | అ సై క్‌ ప. 1. | 

fe le { సా ॥ ae | (| 
Pe lag . ra || 
జా 
|! 








రాష్ట్రంలో లక్షలాది ప్రజలు ఈ పర్మిశమలో ఉన్నారు. ఆ య 
బేవస్హామిపాలడు తున్నారు. ఇతర రాష్ట్రాలకు విదెశాలకు గుడు ఎగుమ 
అపుతున్నాయి. ఆరికంగా లాభపడుతున్నారు. సుమారు 2 అక్రల 


ఫారాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా స్టాపించుకోవాలి 
కోళ్ళ ఫారమ్‌ స్థాపంచాలను కొంటున్నారా? 


చ్‌ Ses _ mS mr చ bi నష 
కం ల చె ee ముకు ఆ we న్లో అదో” అలాంతి ౮౮౦౮ ఈ? 


రా చ క్‌ ff am ౪ 
ఎపషపయాలసు గుర్తుం చుకోండి: 
స మ లల! Yaw 4 అల క్‌ 
1. కొల్లు పెంపకానికి తగిన పసత ఉందా? ఇతర సౌకర్యాలు 
YY | మ An Ws Wie a ౧ a 4 te 
అంంరలెలం శత అ వయ | న అం ఆయుత ఎ లుం, 


శ 
౮ 


3. కోళ్ల వ్యాధులు ఎవో బాగా తెలుసుకొన్నారా? ఆ రోగాలు 
రాకుండా జ్యాగత్తలు తీసుకోగలరా? పస్తే ఎ చర్యలు తీసుకోవాలి 
చడువు కొన్నారా? అన్ను ఎవరాలు రాసుకొన్నారా? 

4. ఖుర్ఫులు ఎలా ఉంటాయో గుర్తించారా? ఆదాయంఎలా పెంచు 

) మో 


ఆస్‌ ఇ. Fd pr పై ha 
కోవాల్‌ తెలుసుకొన్నారా? ఆదాయం ఎలా పెంచుక్‌ జాత 


గుర్తించుకొన్నారా? మంచి యాజమాస్యం అందించగలరా? 
దేశవాళి కోళ్లలో రకాలు 


దేశవాళీ కోళ్లను నాటుకోళ్లు అని అంటారు. ఇందులోనూ చాలా 
రకాలున్నాయి. (బహ్మ, ఆశీల్‌, గాగసి, కొచిన్‌, చిట్టగాంగి కొన్ని రకాల 
నాటుకోళ్లు. ఇవి బాగా గుడ్డుపెట్టవు. సంవత్సరానికి సుమారు 120 
గుడ్డు పెడతాయి. అయితే వాతావరణానికి బాగా తట్టుకొంటాయి. వేరే 
ఎక్కువగా (శేద్ద వహాంచ సవసరంలేదు. దాణా కూడా వెరే అంతగా 
ఇవ్వనక్కరలేదు. 


విదేశీ కోళ్లు 


గత నలభయి సంవత్సరాలనుంచి పరిస్థితి మారింది. ఇతరదేశాల 
నుంచి రకరకాల కోళ్లు దిగుమతి అయ్యాయి. మంచి మాంసాన్న 
ఇచ్చేవి కొన్ని. వీటిని [బాయిలర్లు అంటారు. గుడ్డు ఎక్కువగా పెటీ 
రకాలు కొన్ని. ఏటిని లేయర్లు అంటారు. 

మొత్తానికి వీటివల్ల గుడ్డ ఉత్పత్తి చాలా అధికవుయింది. 
కోడిమాంసం బాగా దొరుకుతోంది. అయితే వీటి పంపకంలో చం" 
జాగత్తలు అవసరం. నాటుకోళ్ల మాదిరిగా చూడకూడదు. ఎ*టం 
విచ్చలవిడిగా వదల కూడదు. బయట ఎండకి చలికి వాటికి ఇబ్బంది 
అవుతుంది. వాటికి తగిన సౌకర్యాలు ఇవ్వాలి. అప్పుడు గుడ్డ దిగుబడి 
పెరుగుతుంది. 


విదేశి కోళ్లు పెంపకం పద్ధతులు 


కోళ్ల పెంపకంలో ముఖ్యంగా రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి డీప్‌లిట్టర 
తి. దీనిని పొట్టు పద్ధతి అని కూడా అంటారు. రెండపది కెజే 
తి. దీనిని పంజరం పద్ధతి లేదా బోను పద్ధతి అనీ అంటారు. 
కోళ్లపంపకంలో వాటికి రక్షణ సదుపాయం అవసరం. ముంద. 
పాకలు వేసుకోవాలి. తాటాకు లేదా సిమెంట్‌ రేకులు ఉపయీగింట 
కోవచ్చు. వర్ణం నిరు లోపలకి రాకుండా చూసుకోవాలి. ఇందుకు 
ఎత్తెన (పదేశంలో పాకలు వేసుకోవాలి. పగటి పూట ఎండ పొడ 
బాగా తగలాలి. పాకలు తూర్పు పడమరలుగా వేసుకోవాలి. ఎండ 
పొడ వల్ల కోళ్లకి విటమిన్‌-డి అందుతుంది. వెలుతురు కూడా బాగా 
అందుతుంది. పాకల్లోకి గాలి బాగా చొరాలి. అలా అయితే [క్రిములు 
చేరవు. పాక పొడిగా శుభంగా ఉంటుంది. పాకలు ఉత్తర దక్షిణాలుగా 
కట్టుకొంటే ఎండ సూటిగా పడుతుంది. అది మంచిది కాదు. 

పాకల గచ్చు సిమెంట్‌తో తాపడం చెయ్యాలి. లేదా నాపరాళ్లు 

J 


పద 
థి 
పద 


ధి 





|" omy 
x ok 
ఎళ్ళ శ న. 


టా. 





om 


x (1. | sant, 





11 


క. 
 ] 


న... 


aap PA 
ఖు. శత ఓ 


న. "ee 





+ . 1 
న. + బట భం ల కి P| 

rar స్‌ు స శ hy న. 

ఫ్‌ లో! వే? గ 

టం.” 


పరుచుకోవాలి. చుట్టూ రక్షణ కల్పించాలి. ఎత్తుగా జల్లెడతీగ గట్టిగా 
కట్టుకోవాలి. ఆ విధంగా కాకులు, పాములు ఎలుకలు లోపలికి రావు. 


చలికాలం, వానాకాలం అదసంగా తెరలు కట్టుకోవాలి. 


ఈపద్ధతిలో పె విధాసంలో పాకలు వేసుకోవాలి. తరువాత నేల మీద 
వరి ఊక దట్టంగా పరుచుకోవాలి. రంపపు పొట్టు, వేరుశెనగ పొట్టు 
కూడా వాడవచ్చు. ఎండుగడ్డి, ఎండుటాకులు అయినా మంచివే. 
ఎవయినా కనీసం 15 సెం.మీ. మందం ఉండాలి. చలికాలంలో ఎక్కువగా 
15-20 సెం.మీ. ఉండాలి, ఎండాకాలంలో తక్కువగా 10-15 సెంమీ. 


ఉండాలి. 


పొట్టు బలా ఉండాలి? 


పొట్టు ఎప్పుడూ పొడిగా ఉండాలి. కోళ్లరెట్టలు పడుతూ ఉంటాయి. 
నిళ్లు ఒలికి పొట్టు తడిసిపోతుంది. అందుకని పొటు కొన్ని సార్లు 
కలియబెడుతూ ఉండాలి. కోడి రెట్టలవల్ల అయ్బుణయోా వస్తుంది. 
ఇది విషంతో సమానం. ఈ గాలివల్ల కోళ్లకు జబ్బులు పసాయి. కొద్ది 
వారాలకి ఒకసారి పొట్టు మార్చుకోవాలి. మార్చిన పొట్టు ఎరువుగా 
పనికి వస్తుంది. ఇలా మార్చినపుడు పురుగుల మందు చల్లాలి. 

ఒక్కొక్కపాకలో 250 కనగా ఎక్కుప కోళ్లు ఉండకూడదు. ఇంకా 
ఎక్కువ కోళ్లు ఉరదె రెరడు బక ఆ ంరుకోహాలి, పొకకి=ఫాకకి మధ్య 
దూరం 10-12 మీటర్లుండాలి, 

వపొకఠి' కరంటు బల్బులు లదా ట్యూబులు అమర్చాలి. రాత్రిపూట 
కోళ్లకి వేడి వెలుతురు అందుతాయి. బల్బులు కనిసం రెండు మీటర్లు 
ఎత్తులో అమర్చాలి. మొదటి ఎడు వారాలు కోడిపెల్లలకి ఈ సదుపాయం 
ఉండాలి. 


కోళ్లకి దాణా, నీరు సదుపాయం 


కోళ్లకి నీరు, ఆహారం అందించాలి. కోళ్ల సంఖ్యని బట్టి ఇవి అమర్చు 
కోవాలి. 20 కోళ్లకి ఒక ఆహార తొట్టె ఉండాలి. కోళ్లమేత వాటిలోనే 
వెయ్యాలి. తొట్టి పూర్తిగా నింపకూడదు. నింపితే దాణా పృధా అపుతుంది. 
కింద పడిపోతుంది. అందుకని వెలితిగా వేసుకోవాలి. ఆహారం తాజాగా 
ఉండాలి. నిళ్ల తొట్టెలని నింపు కోవాలి. ఈ పాతలన్నీ ఎప్పటికప్పుడు 
శుభ్రంగా కడగాలి. 

అవసరంబట్టి ఒకెపాకలో రెండు అంతస్తులు కట్టుక వచ్చు. ఇలాంటి 
డీప్‌లిట్టర్‌ పద్ధతి చాలా అనువైనది. అయినా చాలామంది దీనిని 
వదిలేసారు. కొద్ది మంది మాతం ఈ పద్ధతిలో ఇంకా కోళ్లను 


ఖా. 


పెంచుతునా రు. 


కేజ్‌ పద్దతి లేదా బోనుపద్దతి 


ఆలీ 


చాలా మంది ఇటీవల కేజ్‌ప ద్ధతిలో కోళ్లను పంచుతున్నారు. నాలుగింట 
మూడొంతులు దీనిని అసస కస్తున్నో ౫ ఇది మరింత సదుపాయకరం 
అంటారు. దీనినే గూడుపద్ధతి, పంజరం పద్ధతి అంటారు. ఈపద్దతిలో 
ఇనుపబోనులు పరుసగా ఉంటాయి. అవసరం అయితే దీలుచూసుకొని 
ఎక్కువ వరుసలు అమర్చు కోపచ్చు. గూడు కొంచెం పెద్దది అయితే 
3, 4 కోళ్లు ఉంచవచ్చు. లకపోతె ఒక్కొక్క చిన్న గూడులో ఒకే 
కోడిని ఉంచవచ్చు. చుట్టూ వైర్‌ మెష్‌ ఉంటుంది. అయితే చాలా బలంగా 
కట్టాలి. ఊచలు ఊడిపోకూడదు. బోనులకు దగరగా నీళ్లు, ఆహారం 


అందించాలి. 


సదుపాయాలు 


కేజ్‌ప ద్ధతిలో కొన్ని సదుపాయాలు ఉన్నాయి. పనులకి ఎక్కువమంది 

అత స ఉండదు. స్థలం కలిసి వస్తుంది. (పతి పంజరం రోజూ 

పరీక్షించి లోటుపాట్లు తెలుసుకోవచ్చు. కోళ్లు ఒకదానినొకటి 
10 


పొడుచుకోవు. అలాటివి ఉన్నా వాటిని సులభంగా గుర్తించవచ్చు 
తీసివేయవచ్చు. రోగానికి గురిఅయిన వాటిని గుర్తించవచ్చు. వెరు 
చేయవచ్చు. దీనివల్ల రోగాలు అదుపులో ఉంటాయి. కోడి రెట్టలు 


సులభంగా ఎత్తివేయవచ్చు. గుడ్లను రోజూ సులభంగా సేకరించవచ్చు. 
లోటుబాట్లు 


కాని ఈ పద్ధతిలో కొన్ని లోటుబాట్లు ఉన్నాయి. కోడిగుడ్లు అప్పుడప్పుడు 
కొద్దిగా చిట్లవచ్చు. ఒక్కొక్కబోను విడిగా శుభం చేయాలి. ఇది కొంత 
(శమతో కూడిన పని. విడివిడిగా అన్నిటికి ఆహారం ఇప్వుడం కూడా 
కష్టమే! 

అన్నిటికి మించి కోళ్లకు ఒక విధమైన పక్షవాతం జబ్బు వస్తుంది. 
కోళ్లు ఒక పక్కకి ఒరిగి పోతాయి. కోళ్ల కాలేయంలో కొవ్వు పెరుగుతుంది. 
దీనివల్ల గుడ్డ దిగుబడి తరిగి పోతుంది. అయితే ఈ రెండు లక్షణాలు 
కనబడితే వాటిని తీసివేయాలి. 


మంచి కోడి ఎలాఉంటుంది? 


కోడి మంచి ఆరోగ్యంగా ఉండాలి. కొన్ని గుణాలను చూసి వాటిని 
గుర్తించవచ్చు. అవేవో తెలుసుకొంటె అలవాటు (పకారం మంచికోడిని 
గుర్తించవచ్చు. 

కోడీ హుషారుగా శక్తివంతంగా ఉండాలి. ముక్కు పొట్టిగా ఉండాలి 
కోడి కంకం మెత్తగా దూదిలా ఉండాలి. రెట్ట రంధ్రం చెమ్మగా వెడల్పుగా 
ఉండాలి. [కమం తప్పకుండా సుమారు రోజుకొకటిగా గుడ్డు పెట్టాలి. 
గుడ్డు పెద్దవిగా ఉండాలి. మంచికొడి సంవత్సరానికి సుమారు 260 
గుడ్డు పెడుతుంది. 

ఇక గుడ్డసుంచి వచ్చిన బల్లలు త్వరగా ఎదగాలి. తిసిన ఆహారానికి 
తగిన విధంగా శరీరం కండ పెరగాలి. దాణా ఎక్కువ, దిగుబడి తక్కువ 
అవకూడదు. 


1] 


కోడి మగత 


కొన్ని కోళ్లు గుడ్డు పెట్టవు, మత్తుగా బద్ధకంగా కూర్చొంటాయి. గుడ్లు 
పొదుగుతున్నల్లే ఉండిపోతాయి. కాని గుడ్డు పెట్టవు. వాటికి తగిన 
ఇంజక్షన్లు ఇవ్వాలి. అప్పుడు సర్దుబాటు అవుతుంది. లేకపోతే ఆ 
కోడి ఇంక గుడ్డకు పసికిరాదు. దానిని అమ్మేయాలి. “ఈ లక్షణమే 
కోడిమగత. 


[బాయిలర్‌ కోడి 


కొన్ని కోళ్లను మాంసానికని ప్రత్యేకంగా పెంచుతారు. వాటిని మాంసం 
కోళ్లు అంటాము లేదా (బాయిలర్లు అంటాము. వీటి శరీరం త్వరగా 
ఎదగాలి. తొడలు, గుండెల దగ్గర కండ బాగా కనబడాలి. ఛాతీభాగం 
ఐశాలంగా ఉండాలి. సులభంగా వంగగల్గాలి. 

కొన్నిరకాల కోళ్లు రెండిటికి వీలయినవే. మాంసానికి మాంసం 


_ ఇసాయి, గుడ్డను బాగాపెడతాయి. కాని వాటిని పెంచడానికి చాలమంది 


గుడ్డ నుంచి పెల్లలు వస్తాయి. దీనికి గుడ్డను పొదగాలి. కొన్ని రోజులు 
వాటిని శ్రద్ధగా పెంచాలి. సాధారణంగా ఇది తల్లి పని. కాని ఈ రోజుల్లో 
తల్లి అవసరం లదు. పొదగడానికి (పత్యేక పరికరాలు ఉన్నాయి. 
ఇదొక యం(తంలాంటిది. దీనిని ఇంకుబేటరు అంటారు. ఇవి బల్లలను 
పొదిగే కెందాలలో ఉంటాయి. ఈ కేంద్రానికి హేచరీ అంటారు. ఈ 
కేందంలో పెంచడానికి వేరే బూడర్‌ అనే యంత్రం ఉంటుంది. 
ఇందులో అన్ని కాలాల పిల్లలను పెంచగలరు. పిల్లలు చనిపోపడం 
ఉండదు. గద్దలు ఎత్తుకొనిపోవు. 

ఒక [బూడర్‌లో 250 వరకు కోడి పెల్లలను ఉంచవచ్చు. కరెంటు 


12 


దీపాలతో దీనితో వేడిని పుట్టిస్తారు. ఇతర రకాల దీపాలు కూడా వాడతారు. 
ముందు మూడు రోజులు దానిలో వెచ్చగా ఉండాలి. అంటే గోరువెచ్చని 
నీటి వేడి ఉండాలి. తరువాత. కొంచెం కొంచెం తగ్గిస్తూ రావాలి, ఒక 
నెల రోజుల్లో మామూలు వేడి ఉంబేచాలు. ప్రత్యేకంగా వేడి కల్పించ 
నవసరంలేదు. మొతానికి కోడి పెల్లలకి ఆరోగ్యం బాగుండాలి. ఆ 
వాతావరణం కల్పించాలి. 

అన్ని రకాల వాక్సినేషన్లు ఇప్పించాలి. ఆవిధంగా కోళ్లకు రోగాలు, 


రావు. 
కానిబాలిజమ్‌ 


కోళ్లలో ఒక చెడు అలవాటు ఉంది. వేరే కోళ్లను పీకుతూ పొడుసూ 
ఉంటాయి. ఇలాటి కోళ్ల లక్షణాన్ని కానిబాలిజమ్‌ అంటారు. వాటిని 
ఏరి వేయాలి, ఇతరత్రా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మాంనానికి 
అమ్మేయాలి. ఇలా చేయడం వల్ల మేత కలసివస్తుంది. 


ముక్కు కత్తిరింపు 


కోళ్లలో కానిబాలిజమ్‌ తగ్గించడానికి ముక్కు కత్తిరిసారు. దీనికి 
డీబీకింగ్‌ అంటారు. రెండు దవడలు నాలుగోపంతు తీసేసారు. లెదా 
కింది దవడలో మూడోపంతు కత్తిరిసారు. ఇలా దపడలు కత్తిరించడానికి 
(ప్రత్యెక పరికరాలుంటాయి. దీనివల్ల ఆహారం తీసికోడానికి వాటికి 
ఇబ్బంది ఉండదు. 

ఎదుగుతున్న పిల్లల్లో 21 రోజు ఒకసారి ఇలా కత్తిరించాలి. 18 
వారాల పయసులో రెండవసారి ఇదెపని చెయ్యాలి. 


డుబ్బింగ్‌ 


కోడి. కరకర దాస తత మద అందమైన తురాయిలాటిది. అయితె 


13 


దానికి ఉపయోగం ఏదీ లేదు. దానిని తీసేస్తే దానికి నష్టం లేదు. 
మనకి మాత్రం లాభం. 2 శాతం గుడ్డు అధికంగా పెడుతుంది. అంటే 
ఎడాదికి ఒక కోడికి అయిదు గుడ్డు ఎక్కువ వస్తాయి. ఇలా కంకాలని 
కత్తిరించడం డుబ్బింగ్‌ అంటారు. 


మెయ్య కోళ్లు 


కొన్ని కోళ్లలో కొవ్వు బాగాపెరుగుతుంది. రెట్ట రం[(ధంలోనుంచి గుడు 
పెట్టె కాలవ బయటకి వస్తుంది. ఇలాంటి కోళ్లను మెయ్యకోళ్లు అంటారు. 
మిగతా కోళ్లు దీనిని పట్టి కీకుతాయి. మెయ్యకోళ్లను వేరుగా పెంచాలి. 


చికాకు, వత్తిడి 


కోళ్లకు చికాకు, వత్తిడి ఉండకూడదు. సహజంగానే గుడ్డు పెట్టాడానికి 
కోడికి శక్తి అవసరం. వత్తిడి వల్ల శరీర వేడిలో హెచ్చుతగ్గులు వస్తాయి. 
వాటిని కోడి సర్దుబాటు చేసుకోవాలి. దీనికి చాలాశక్తి ఖర్చు 
అయిపోతుంది. గుడ్డుపెట్టెశక్తి తరిగిపోతుంది. కాబట్టి ఈ పరిస్థితులు 
సరిచేసుకోవాలి. నాటుకోళ్లు గుడ్లు తక్కువ పెట్టడానికి ఇదొక కారణం. 

వత్తిడికి కారణాలు ఉన్నాయి. కోళ్లకు పేలు, పురుగులు పట్టడం 
ఒకటి. వేడి, వెలుతురు, ఆహారం, నీరు సరిగా ఉండడం రెండోటి, 
ఇవి సరిగా లేకపోయినా వత్తిడి ఎక్కువ అవుతుంది. వాతావరణం 
చక్కగా ఉండాలి. (పకృతి వాతావరణం వాటికి చికాకు కలిగించవచ్చు. 
ఎండ తీవ్రంగా కాస్తుంది. లేదా చలి ఎక్కువగా ఉంటుంది. వాటి 
(పభావం కోళ్ల మీద పడుతుంది. ఇలాంటి పరిస్థతులకి అటి 
లోనుకాకూడదు. 

కాకులు, పాములు, ఎలుకలు, కుక్కలు, పిల్లులు లోపలికి 
దూరతాయి. ఇవి లోపలికిపోకుండా జా(గత్తపడాలి. కట్టుదిట్టంగా ఉండాలి. 
లేకపోతే వాటికి అలజడి, చికాకు కలుగుతుంది. వత్తిడి ఎక్కువ 
అవుతుంది. గుడ్డు సరిగాపెట్టవు. 

14 


మండు వేసవిలో కూడా పాకలో చల్లగా ఉండాలి. దీనికి పెనుంచి 
నీళ్లను చల్లుతూ ఉండాలి. దీనికి ప్రత్యేకంగా పరికరాలు ఉన్నాయి. 
వీటిని బ్పం9ంకర్లు అంటారు. 


శుభ్రత 


కోళ్ల పాకలలోకి వెళ్లేవారు చాలా శుభంగా ఉండాలి. వెళ్లేముందు 
'ఫినైల్‌తోకాని, డెట్టాల్‌తో కాని కాళ్లు చేతులు శుభంగా కడుగుకోపడం 
మంచిది. 


మార్కెటింగు 


కోళ్ల పాకలు పెట్టుకొన్న చోటు జా(గత్తగా ఎంపిక చేసుకోవాలి. 
అమ్మకాలు బాగా జరిగే విలుండాలి. రవాణా, కరెంటు, నీటి 
సదుపాయాలు ఉండాలి. మార్కెట్‌దగ్గిరగా లేకపోతే రవాణా ఖర్చులు 
ఎక్కువ అవుతాయి. సరుకు చెడిపోవచ్చు. 

అలాగ అని కోళ్ల పాకలు ఊరి మధ్యలో ఉండకూడదు. 
జనావాసాలకు దూరంగా ఉండాలి. పట్టణ శివారు మంచి స్థలాలు. 


అయితే కొద్ది కొద్ది కోళ్లను పెంచు కొనేవారు ఇళ్ల దగ్గర పెంచుకోవచ్చు. 
హాచరీలు 


కొన్ని సంస్థలు కోడి పిల్లలను అమ్ముతాయి. వాటిని హాచరీలు అంటారు. 
వీరు మంచి మంచి లక్షణాలున్న పుంజులను పెట్టలను ఎంపిక చేస్తారు. 
రెండు రకాల కోడి పిల్లలను సరఫరాచేస్తారు. బాయిలరు, లేయరు 
పిల్లలు దొరుకుతాయి. ఒకరోజు వయసుపిల్లలు తెచ్చుకోవాలి. 
పెపంకంలో సాధారణంగా రెండిటికి ఒకే జాగత్తలు అవసరమవుతాయి. 


ముందు చర్యలు 


మెడ్డు, బోనులు నెలరోజులముందే తయారు చేసుకోవాలి. పాత లిట్టర్‌ 
ఉంటే తీసేయాలి. పురుగుల మందుతో పాకలని మొత్తం కడగాలి. పె 
కప్పులు కూడా కడగాలి. నిళ్ల తొట్టెలు, దాణాతొట్టెలు కూడా కడగాలి. 


కోళ్లు ఫారమ్‌ మొదలు 


పిల్లలకి మొదట హాచరీలలోనే టీకాలు వేసారు. వాటిని తెచ్చి ([బూడర్లలో 
పెట్టుకోవాలి. ఒక ([బూడర్‌లో ఉండే కోడి పిల్లల వయసు ఒకటిగాంఎ 
ఉండాలి. తేడాలుండ కూడదు. ఉంటే పోట్లాటలు తగవులు ఎక్కువ 
అవుతాయి. 

(బాయిలర్‌ పిల్లలని వేసవిలో 15 రోజులు (బూడర్‌లో ఉంచాలి. 
మిగతా కాలాల్లో అయితే నెల రోజులుండాలి. వాటి పెరుగుదల వారానికి 
200-250 |(గాములుంటుంది. ఆపెరుగుదల లేకపోతే అవి పనికిరావు. 
మేత ఎక్కువ, ధర తక్కువ అవుతాయి. 

అయితే కోళ్లకి మేత ఎక్కువ వేయకూడదు. ఇలా పెడితే గుడ్లు 
చిన్నవి అవుతాయి. వత్తిడి ఎక్కువయి వ్యాధులకి గురి అవుతాయి. 

ఆహార విషయంలో ఒక ముఖ్యవిషయం ఉంది. అన్న 
వయసులలోనూ ఒకే మేత పనికిరాదు. ఇదిగమనించుకోవాలి. 


మరిన్ని వివరాలు 


పౌల్ట్ర : కోత్ల పెంపకాన్ని పౌల్టీం అంటారు. పౌల్టీం అంటే చాలా రక"ల 
పక్షుల పెంపకం. బాతులు, గిన్ని కోళ్లు, టర్కీకోళ్లు, పావురాలు 
మొదలైనవి పంచుకోవడం. అయినా కోళ్ల పలఠపుక వె ఎక్కువ 
లాభదాయకం. 


గతంలో : వేలాది సంవత్సరాలకింద మన పూర్వీకులు అడవిలోని 
16 


కోళ్లను తెచ్చి ఇంటిలోనే పెంచడం (ప్రారంభించారు. కోడి పెంపకం 
ఒక వినోదంగా ప్రారంభమయింది. ఇది మన దేశంలోనే మొదట జరిగింది. 
కుక్క రాత్రిపూట కాపలాకాసేది. ఇది ఉదయాన్నే నిద్రలేపించేది. 
[కమంగా మానవుడు కోడిమాంసం గుడ్డు ఉపయోగం తెలుసుకొన్నాడు. 
అవి తన ఆహారంలో భాగం అయ్యాయి. 


కోడి గుడ్డ ఉత్పత్తి 


మనదేశంలో సంవత్తరానికి సుమారు 2500 కోట్ల గుడ్డు ఉత్పతి 
అవుతున్నాయి. అంటే (పతిమనిపెకి నెలకి రెండు గుడు అన్నము". 
ఇది ఎంతే తక్కువో మీకు తెలిసే ఉంటుంది. 


~ 





వుసరాష్ట్ర్రంలో రోజుకి ఒకటిన్నర కత్రి గుండం ఉత్పత 
అవుతున్నాయి. సంవత్సరానికి 600 కోట్ల గుడ్డు అనాలి. అంటే దేశం 
ఉత్పత్తిలో నాలుగవవంతు మనరాష్ట్రంలోనె ఉత్పత్తి అవుతున్నాయి 
కదా. ఇందులో మన రాష్ట్రం ముందంజ వేసింది. అయితే ప్రపంచంలో 
మన దేశానిది నాలుగోస్థానం. 


17 


కోడి గుడ్డు, కోడి మాంసం పోషక విలువలు 


క్రోడ్తి గుడ్డులో పోషక పదార్థాలు సమతూకంలో ఉంటాయి. |పోటీన్లు 
13 శాతం. కొవ్వు కూడా 13 శాతం. కెలొరీశక్తి కూడా ఎక్కువే. ఖనిజ 
లవణాలు చాలా ఉంటాయి. కోడి మాంసంలో ోటీన్లు 26 శాతం. 
కొవ్వు తక్కువగా ఉంటుంది. కెలొరీశక్తి కూడా అధికం. ఖనిజ లవణాలు 
పుష్కలంగా ఉంటాయి. రెంటిలోను ఎ, డి విటమినులు ఉంటాయి. 
కాని. సి విటమిను మాతం ఉండదు. 

కోడి తాను తిన్న ఆహారంకన్నా అధిక పోషక విలువల గుడ్లు 
పెడుతుంది. ఇది ఒక విశేషం. మాంసాన్నిస్తుంది. ఇదే ఈ వ్యాపారంలో 
లాభసాటి అంశం. 


ఏదేశికోళ్ల రకాలు 


వీటిలో రోడ్‌ ఐలండ్‌ రెడ్‌, ప్లిమత్‌రాక్‌, న్యూహాంప్‌ పెర్‌, వ్యాండోట్‌ 
మంచి రకాలు. గుడ్డు బాగాపెడతాయి. మాంసానికి కూడా మంచివే. 
ససెక్స్‌ ఆర్సింగ్‌టన్‌, ఆస్ట్రలాప్‌, కార్నింగ్‌ మంచి మాంసాన్ని ఎక్కువ 
ఇస్తాయి. కాని గుడ్డు అంతగాపెట్టవు. తెల్లలెగ్‌హార్న్‌, మినొర్కా ఆన్కోవా 
మంచి తెల్లని గుడ్లు బాగాపెడతాయి. తెల్లలెగ్‌ హార్న్‌ అందరి అభిమానాన్ని 
పొందింది. 


కోడికి ఎంత స్థలం కావాలి? 


సాధారణంగా ఒక్కొక్కకోడికి 2 లేదా 3 చదరపు అడుగుల స్థలం 
కావాలి. అంటే సుమారు 0.4 చ.మీ. స్థలం. మొత్తానికి ఒక పాకలో 
250 కన్నా ఎక్కువ కోళ్లు ఉంచ కూడదు. 25 కోల్లుంటే 9 లేదా 10 
చ.మి. స్థలం కావాలి. అంటే 100 చదరపు అడుగులు. 500 కోళ్లు 
పెంచుకోవాలి అనుకొంటే 2 పాకలుండాలి. రెండు పాకల మధ్య 
దూరం కనీసం 10 మీ. ఉండాలి. 


18 


కేజ్‌ విధానంలో 25 కోళ్లను పెంచడానికి 75౫120 సెం.మీ. 
బోను ఉండాలి. 3 లేదా 4 కోళ్లకి 30౫40 సెం.మీ. బోను ఉండాలి. 


పిల్ల కోళ్లకి కావలసిన వేడి 


మొదటి మూడు రోజులు వాటికి 33 సెల్సియస్‌కావాలి. అంటే 
గోరువెచ్చని నీరులాంటి వేడి. తరువాత క్రమంగా నెలరోజుల్లో 12 
తగ్గించాలి. అంటే 21" తగ్గుతుంది. ఇది మామూలుగా ఉండే వాతావరణ 
చల్లదనం. 


బూడర్‌ వేడి 


(బూడర్‌లలో కోడి పిల్లలని ఉంచుతారు. హాచరీల నుంచి రాగానే 
వాటిని (బూడర్‌లలో ఉంచాలి. (బూడర్‌ ఉప్ణో[గత 33-35 "సల్సియసి 
ఉండాలి. పిల్లలన్నీ విచ్చలవిడిగా (బూడర్‌ అంతా తిరుగుతాయి. 35" 
కన్నా ఎక్కువయితే బల్బుల నుంచి దూరంగా పోతాయి. 33” కన్నా 
తగ్గితే బల్బుల దగ్గర చేరతాయి. [బూడర్‌ చుట్టూ దడిలాంటి రక్షణ 
కట్టుకోవాలి. బల్లలు ఇటూ అటూ చెదిరిపోయినా ఇది అడ్డుతుంది. 

(బూడర్‌లో 35 రోజులపాటు ఉంచుతారు. గోధుమ, మొక్కజొన్న 
నూక ఏటికి మంచి ఆహారం. బల్లలు పొడుచుకోకుండా 21 వ రోజు 
ముక్కులు కత్తిరించాలి. 9 వారాల తరువాత బల్బుల అవసరం ఉండదు. 
10వ వారం జీరోకాంతి బలులు ఉంచుకోవచ్చు. 


కోళ్ల ఆహారం 


ఆహారం విషయంలో ఒకటి గమనించాలి. అన్ని వయసులవారికి ఒకేమేత 
పనికిరాదు. 

మూడోరోజు నుంచి రెండు నెలలవరకు చిక్‌మాష్‌ ఇసారు. ఇందులో 
20 శాతం (పొటీన్లు ఉంటాయి. 3 నుంచి 5 నెలలవరకు [గోయర్‌ 


19 


Wn న Ny uw 


AO 11 





మాష్‌ ఇస్తారు: ఇందులో 20-25 శాతం (పోటీన్లు ఉంటాయి. ఎడప 
వారానికి కోడి బరువు ఒకటిన్నర కిలోలు ఉండాలి. సుమారు 5 నేలల 
తరువాత లయర్‌మాష్‌ ఇస్తారు. ఇందులో 16 శాతం (పొటీన్లు ఉంటాయి. 

(బాయిలర్‌ విషయంలో కొంచెం తేడా ఉంటుంది. ఆరోవారం 
వరకు (బాయిలర్‌ స్టార్టర్‌ మాష్‌ ఇస్తారు. ఇందులో 20-25 శాతం 
(పోటీన్లు ఉంటాయి. ఎడోవారానికి దాని బరువు ఒకటిన్నర కిలోలు 
ఉండాలి. ఎడో వారం నుంచి (బాయిలర్‌ ఫినిష్‌ మాష్‌ ఇస్తారు. దీనిలో 
(పోటీన్లు తక్కువ. పిండిపదార్ధాలు ఎక్కువ ఉంటాయి. ఎనిమిది వారాలకు 
వాటి బరువు ఎక్కువ అవుతుంది. ఆ తరువాత అవి ఎదగవు. అందుపల్ల 
వాటిని అమ్మేయాలి. లేకపోతే మేత వృధా అవుతుంది. 


కోళ్ల వ్యాధులు, జాగ్రత్తలు 


కోల్ల ఫారమ్‌ పెట్టుకొన్నప్పుడు అ చెప్పన జా(గత్తలు ఎన్నో 
తీసికొంటారు. అయితే, రోగాల విషయంలో (పత్యేక గద్ధ తీసికోవాలి. 
లేకపోతే శ్రమ వృధా అవుతుంది. విపరీత నష్టంవస్తుంది. 
ముఖ్య మైన కోళ్లవ్యాధులు వాటి లక్షణాలు తెలుసుకొందాం. 
మొదటి 15 రోజుల్లో కోడిపిల్లలకి వ్యాధులు రావడానికి అవకాశాలు 
ఎక్కువ. రాకుండా కాపాడుకోనే శక్తి పిల్లలకి అంతగా ఉండదు. 
వివరాలు చూడండి. మొదటి ఆరు వైరల్‌ వ్యాధులు. అంటే వెరగ 
(క్రిముల వల్ల వస్తాయి: 


1. మారెక్స్‌వ్యాధి : ఇది ఎదిగే కోళ్లకు వచ్చే పక్షవాతం జబు. 
రెక్కలు, మెడ వాలిపోతాయి. నిళ్లు తాగప్పు 
బరువు తగ్గి పోతుంది. ఇతర కోళ్లకి దూరం౧" 
పోతాయి. చూపు మందగిస్తుంది. 

2. కొక్కెర : ఇది అన్ని వయసుల కోళ్లకి వస్తుంది. ఊపరి 
కష్టం అవుతుంది. పిల్లలైతే నిలబడలేవు. 


21 


3. కోడిమశూచి : 


4. బ్రాంకైటిస్‌ : . 


5. లారింజోటై కిస్‌ : 


6. గంబోరో : 


గురకశబ్దం, ముక్కులోనుంచి నీళ్లు, ఆకు పచ్చ 
రెట్టలు ఈ వ్యాధి లక్షణాలు. 

పెరిగే పెల్లలు, గుడ్డు పెట్టి కోళ్లకు సామాన్యం. 
చర్మం మీద నోటిలోను చిన్న చిన్న మచ్చ 
లుంటాయి. ఊపిరి కష్టం అవు తుంది. దోమలు 
ఈ వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. 

ఈ వ్యాధి గాలి, నీరు, మేత ద్వారా వ్యాపిస్తుంది. 
ముక్కులోనుంచి, నోటిలో నుంచి నీళ్లుకారుతాయి. 
నోటిలోనుంచి ఊపిరి పీలుసాయి. దగ్గు, గురక 
ఉంటాయి. పెద్దవి సరిగా గుడ్డు పెట్టవు. పెల్లలు 
చచ్చిపోతాయి. 

పెద్ద కోళ్లలో యీ జబ్బు సామాన్యం. ఉపరి . 
కష్టం అవుతుంది. గుడ్డ దిగుబడి తగ్గిపోతుంది 
ఎక్కువగా చచ్చిపోతాయి. 

ఇది నెల, రెండు నెలల పిల్లలకి వస్తుంది. మేత 
తీసికోవు. తెల్లటి పల్చని విరోచనాలు అవుతాయి. 
కోళ్లు వణుకుతాయి. 


ఈదిగువ నాలుగు బాక్టిరియావ్యాధులు బాక్టీరియా (క్రిముల 


వల్లవన్తాయి: 


1. కోడి కలరా: 


3. ఊపిరి వ్యాధి : 


ఆకుపచ్చని విరోచనాలు అవుతాయి. దాణా తీసి 
కోవు. కోళ్లు ఎక్కువగా చనిపోతాయి. 

తడి పొట్టు వల్ల ఈవ్యాధి వస్తుంది. మేత తినపు. 
ఊపరి కష్టం అవుతుంది. చెడువాసనతో ముక్కు 
కారుతుంది. కళ్లు అతుక్కొనిపోతాయి. దగ్గులు, 
తుమ్ములు ఉంటాయి. మొహం ఉబ్బిపోతుంది. 
ఊపిరి కష్టమవుతుంది. గురక వస్తుంది. ముక్కులో 
నుంచి చీము కారుతుంది. ఇతర రోగాలతోబాటు 

22 


ఇతర వ్యాధులు 


సె)రోకీటాసిస్‌ : 


ఎలికపాములు : 


నుమోనయా : 


ఆప్లోటాక్సికోసిస్‌ = 


కాక్సీడియోసిస్‌ : 


ఇది సులభంగా వస్తుంది. గుడ్డ ఉత్పత్తి, కోడి 
బరువు తగ్గిపోతాయి. 

ఒళ్లంతా తడిగా ఉంటుంది. రెక్కలువాలి పోతాయి. 
గుంపులు గుంపులుగా చేరతాయి. తల్లినుంచి 
గుడ్డద్యారా ఈ వ్యాధి పిల్లలకి వస్తుంది. తెల్లని 
విరోచనాలు అవుతాయి. 


కోడి శరీరం మీద పేలు ఉంటాయి. వాటివల్ల ఇది 
వ్యాప్తి చెందుతుంది. తీవంగా జ్వరం వస్తుంది. 
ఆకుపచ్చ విరోచనాలు అవుతాయి. దాప"ం, 
పక్షవాతం ఇతర లక్షణాలు. 

మూడు నెలలు దాటాక ఎలికపాములు, 3ంట్ర 
పురుగులు కడుపులోచేరతాయి. మందులు వాొడీతే 
చచ్చిపోయి రెట్టతో బయటపడతాయి. దీనికి 
డీవార్మింగ్‌ అంటారు. 

దీసిన ఎస్పర్‌ జిల్లాసెస్‌ అంటారు. చిన్న పిల్లలకి 
(బూడర్‌ దశలో వస్తుంది. 

కోళ్లమేత ద్వారా వస్తుంది. చిన్న కోళ్లలో ఈ జబ్బు 
వస్తుంది. 


ఇది రక్తవిరోచనాల వ్యాధి. పెలలు ఒకచోట 


గా 


ఆల 


చేరతాయి. నీరు, మేత ద్వారా వస్తుంది. మసుపులు 
అపరిశుభంగా వళినా వస్తుంది. మేత, సరు 
తక్కువగా తీసికొంటాయి. 


ఇవికాక శరీరం మీద పేలు మిన్నల్లులు వంటిఐ పట్ట వాట న్‌ 
చికాకు చేసాయి. పోషణ లోపం తగిన విటమినులు అందక కూడ 
వ్యాధులు వస్తాయి. ఎటిసి పోషక లోపవ్యాధులు అంటారు. ఖనిజ 


23 


లవణాలు లోపించినా అంతే! 

ఎదయినా వ్యాధినిరోధక చర్యలు చాలా ముఖ్యం. రోగాలు వచ్చాక 
అదుపుకార్య[క్రమాలు తీసికోవచ్చు. కాని అప్పటికే చాలా సష్టం 
జరిగిపోతుంది. | 

ముందు జా(గత్త చర్యలు తీసికొంటే కోళ్ల పెంపకం ఎంతో 
ఆదాయాన్నిస్తుంది. 


ఆర్థిక సహాయం 


స్వయం ఉపాధి పరిశమలు స్థాపంచాలని ఉందా? వెంటనే ఆలిండియా 
సెల్ప్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అసోసియేషన్‌ రామన్నపేట, నల్గొండ వారిని 
సంప్రదించండి. ఇంకామీ (ప్రాంతంలోని బ్యాంక్‌ను సంప్రదించండి. 
ఇంకా స్టేట్‌ఫైనాన్షియల్‌ కార్పొ రెషను, చిరాగ్‌ ఆలీ లేన్‌, హెదరాబాఓ- 


500 001 వారిని కలవండి. 





Laserset at Printofast, 11/4 Old Rajinder Nagar, New Delhi - 110060 and 
printed at Shivam Offset Press, Naraina Ph.1, New Delhi - 110024 


